రామచంద్ర శతకము 

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.) 
ముందు మాట: 
“రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర!” మకుటము నెంచుకొని శతకము వ్రాసితిని. ఆత్మీయత, చనువుతో 
ముచ్చటించుచు నార్తిగా వేడుకొనుచు శతక పద్య రచన సాగుతుంది. ఇందు ప్రస్తావించిన విషయములకు శ్రీ 
వాల్మీకి రామాయణము ప్రామాణికము. ఇందు కొన్ని పద్యములు రామాయణ శ్లోకముల కాంద్రీకరణము చేసి 
వ్రాసితిని. ఈ కృతి లోని యొప్పులను సహృదయముతో గ్రహించి తప్పులున్న మన్నించి తెలుప గోరెదను. 
శ్రీరామ కరుణా కటాక్ష ప్రాప్తి రస్తు! 
బుధజన విధేయుడు 
కామేశ్వర రావు, M.Tech.(Machine Design) 
రాయపూర్‌ 
22 Oct. 2015 


శ్రీకర కరుణా విశేష! సుజనపాల! 
దశరధ తనయ! భరతప్రియ! జన 
కసుత హృద్విహార! ఖరవిదార! వరద! 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! L. 


శేష తల్ప శిఘ్రు శివచాప భంజన 

గాధి జోరు యాగ ఘాతి ఘాత 

భువన పాల పుణ్య పురుష పరంధామ 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 2; 


రావణాది దుష్ట రాక్షస సంహార 
సకల సురవరగణ సన్నుత భవ 
సాగర పరిరక్ష సత్య పరాక్రమ 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


నరవరా సకల గుణాభి రామ భువన 
సార్వ భౌమ ఘన విశాలహృదయ 
రఘుకుల తిలక రతిరాజ సమప్రభ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


గాధిజవర శిష్య కాకుత్స వంశవ 

ర్దన విపిన విహార ధరణి జేశ 
యమివరగణ వినుత హర్యృక్ష గణనాథ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


(యమి = ముని) 


ధరిణిజప్రియసఖ తాటకసంహార 
దుష్ట వాలి హంత దురితదూర 
వారిద నిభ దేహ పాకారి సన్నుత 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


పట్టు విడుపులు గురి పదనుల నొప్పారు 
నాటి యస్త్ర తతు లనవరతంబు 
నరయ గలమె నేటి యణ్వాయుధంబుల 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


గగన గమన పుష్పక మలం బుక్కిట పురా 
ణంబ గాలి నెగుర నమ్మ లేదు 

“రెటు” సోదరులిట రయమునం జూపరే 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 

(Wright brothers — Inventors of aero plane.) 
విశ్వమెల్ల నమరు విష్ణు గర్భంబున 

వృక్ష తత్వ మెల్ల విత్తున వలె 


గన్నదాను మిథ్య కాననిది నిజము 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 9. 


పిండ భేదనమున౦ బిండ శకలములై 
పరంగ; నొక్క వింత పటపు( జిన్ని 
చుక్క చిత్ర మెల్ల జూపు చందంబున 


రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 10. 
[వింత పటము = హోలోగ్రామ్‌ (Hologram)]; కశ్యపుని 

భార్య దితి గర్భస్థ పిండాన్ని (ఇంద్ర వధ కోసము) ఇంద్రుడు 

ఖడ్గము తో ముక్కలుగా నరుకుతాడు. అవి 49 (7x7) ముక్క 
లవుతాయి. అవి ఒక్కక్కటి ఒక్కొక్క 

శిశువు అవుతాయి. వారే మరుద్గణాలు.] 


శేష శయన తోష సీతామనోభి రా 
మ ఘన బాహు విక్రమ కమలాక్ష 
కామి తార్ద దాత కారుణ్య విగ్రహ 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 11. 


సీత నపహరించి చెడె దశకంఠుండు 
రామ వధ్యుం గావ ద్రాత లెవరు? 
దౌష్ట్య బుద్దు లవని దైవోపహతులయ్య 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 12. 


రత్న ధన మ ణీతరమ్ముల దివ్యాంబ 

రంబులం గనకాభరణ సమేత 

సీత నిమ్మన దశశిరుం డనుజు( వినడు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 13. 


గాజు గొట్టమందు ఘనముగ బిండాభి 
వృద్ది నేటి శాస్త్ర వింత కుంభ 


సంభ వుండగస్త్య సంయమి యలనాండు 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


నాణ్యముగ ద్రశంకు నాకంబున నపుడు 
నిలిపె కౌశికుండు నేడు సను న 
హర్ష్నిశము లుప గ్రహంబులు నింగినిన్‌ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


యోగ దృష్టి గనిరి యోగులు బుషులును 
స్టెరముగ నొక యెడనె చేత లన్ని 
దూరదర్శి నేంటి దూరశ్రవణు లనన్‌ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


తాటక నంట నీవు తగ గూల్చితివి గద 
వెలది పూతన నట వెన్న దొంగ 
దుష్ట శిక్ష కాది దుర్వనితలె చుమ్మి 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


తోయధి తెరు వేల దుస్సాధ్యమే నీకు 
నీదు లీల గాక నీరజాక్ష 
చేయ లేదె నీవు శివ చాప భంగంబు 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


చన(గ( దినము లయిదు శతయోజ నమ్ముల 
సేతు వమరె నాడు శీత వనధి 

భూ సురంగపు గతి పొనరారె నేం డిటన్‌ 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


[శీత వనధి భూసురంగపు గతి : ఇంగ్లీష్‌ చాన్నెల్‌ 
లోని చాన్నెల్‌ టన్నెల్‌] 


భస్మశయ్య వాయు భకిణి తాపసి 


భర్త శాప తప్త భామ రాదు 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


కనంగ గౌతమ సతిం గాచితివి గృపను 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 20. 


[గౌతమ మహర్షి భార్య యహల్యను నిరాహారిగ వాయు భక్షిణిగ భస్మ 
శాయినిగం దపించుచు నందజికి నదృశ్యరాలుగ వేల సంవత్సరాలు, 
శ్రీ రాముః డక్కడికి వచ్చి యాతిథ్యము స్వీకరించు నంత వరకు, 


నుండుమని శపించెను. ఆధారము: వాల్మీకి రామాయణము] 


దర్శనమున నీదు తనువును బడసె న 
హల్య దుర్నిరీక్ష యంత దనుక 
గల్మషమ్ము బోవం గలసె. బతినిం దమిన్‌ 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 21. 


ఖరులు ఘాతుకులట ఖర దూషణాదులు 

మునులకు నితరులకు ముప్పు సేయ 

జనపదమున వేగ సమయించితివి గద 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 22, 


జనపదము : జనస్థానము (దండకారణ్యములో ) 


రక్కసుల నతి బలుల జతుర్దశ సహస్ర 
సంఖ్యుల నని నీల సంహరింప 
వనచరులు మునులకు వంత తీరె( గదయ్య 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 23. 


జీవ రాసు లన్నిచెప్పం గర్మవశులు 

జన్మములను మనుజ జన్మ మరుదు 

సుమ్ము మోక్ష గతులు సూడం దరుణ మయ్య 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 24. 


చాప మధ్య తటిని జక్కం(గం బటి సం 
ల 
ధించి నారి లాగ దిగ్గన నది 


భంగ మయ్యె నేమి బాహువిక్రమ మయ్య 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


జామ దగ్ని విష్ణు చాపంబు నెక్కిడ 
నీయ రోష మలర నెక్కిడంగ 

ధనువు నంత నతని దర్ప మణగె( గద 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


రణపిపాసి పరశు రాము ద్విజుని గాధి 

జు కతన వధ సేయం జొరవ కాదు 
గమనము తపముల నొకటి కోరు మంటివే 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


(చొరవ : బుద్ది కుశలత) 


ధరణి గశ్యపునకు దానమిచ్చెను గాన 
యామిని జనవలె మహేంద్ర గిరికి 
జామదగ్ని దనదు జప ఫలమును వీడె 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


అది యయోధ్య యైన యజ్న వాటిక యైన 
గారడవియు నైన నారయ మిధి 

లయగు లంకయగు సలక్ష్మణుండవు సుమ్ము 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


మిత్రు బగిది నీకు మేటి సుద్దు నుడివె 
సేవకుం డనంగ సేవ. జేసె 
సానుభూతి సూపె ననుజుండు గురుభంగి 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


హవపు నెపమున సకలాస్త శస్త పరిపూ 
రులుగం జేసె మిమ్ము రుచిర ధర్మ 
(5%) 


29: 


26. 


27. 


28. 


29, 


30. 


రతుండు కౌళికుండు రావణ వధ నెంచి 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 31. 


మానవాస్త మహిమ మారీచు. బజిప నా 
గ్నేయమున సుబాహు నిహతు( జేయ 
మారుతాస్త హతులు మనుజాశనులు గాదె 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 32. 


చక్కనైన రూపు చల మసూయలు లేవు 

గురు సముండ వయ్య గుణము లెంచ 

ననుపమ సుతుండ విల నరయ వీరుండ వీవు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 33. 


చిత్త మందు శాంతి చిలికెద వెప్పుడు 

కుసుమ సదృశ వాక్కులు సుమి నీవి 

పరుషపు బలుకులకు( బదులాడ నేరవు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 34. 


మిక్కిలి ముద మంట మేలొక్క టొనరింప 

వంద కీడు లైన వాని మజచు 

హృదయ మయ్య నీది యిక్వాకు వర్ధన 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 35. 


జాన వృద్ద వృద్దజన శీలవృద్దుల 

Ei ©) ©) ©) 

సజ్జనుల మజవవు సంప్రదింప 

నస్త యోగ సమయ మందు గూడ నెపుడు 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 36. 


సూక్ష్మదర్శి వయ్య సూక్తులు మధురము 
ప్రధమ భాషి వయ్య పలికెదవు ప్రి 


యములు వీరవరుండ వైన నిగర్వివి 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


అనృత మాడవు ప్రజ లనురక్తు లంట నీకు 
సకల శాస్త్ర తతులు సదివి తీవు 

గురు వినయుండవు జనకూర్మి. బడసి తీవు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


ధర్మవేది వినుత దాక్షిణ్య జితరోష 
దీన దుఃఖ చలిత ధీర చిత్త 

విమల చరిత నిత్య విప్ర వర విధేయ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


పావన తర మైన వంశానుగతివి నీ 

క్షాత్ర ధర్మ విధుల గారవింప 

నమర లోక ఫలము యశము నిక్క మనవె 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


ఫలము లెని యట్టి పనుల నిందల నిష్ట 
పడవు విద్య లందు బట్టు మిన్న 
భాషణ చతురుడవు వక్తవు గురు భంగి 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


యవ్వనమ్ము సుంద రాకృతి యారోగ్య 
మతిశయిల్లు వక్త వరయ సుజన 
దేశ కాల వేది తీర్టకరుండ వయ్య 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


గుణము లందు మేటి కుంభినీశ తనయ 
పౌరులకును బ్రీతి పాత్రుడవు మ 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


హి నరయగ(గదలు బహిర్పాణ మే గద 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


పుణ్య గురువుల దయ పూరించి విద్యావ్ర 
తమ్ము వింటి విద్య దండ్రి మించి 
యరసితివి కదయ్య సాంగ వేదములను 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


సత్కులాభి జాత సాధుచరిత ధీర 
నిత్య సత్య వచన నిష్కపటి వ 
ధర్వ శికి తుందవు ధర్మార్ధ వేదుల 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


(అధర్వులు = బ్రాహ్మణులు) 


ధారణ మధికంబు ధర్మార్దకామ త 
త్వజ్న వివిధ సంప్రదాయ కార్య 
పాలనా రతుండవు ప్రతిభాన శేఖరా 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


పెక్కు హితులు పట్టు విడుపుల నేర్పరి 
వయ్య యిల నమోఘ హర్షరోష 

గుప్త మంతన సునిగూఢ భావ నిగర్వి 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


తుచ్చముల విడుతువు దుర్భాష లాడవు 
స్వపర దోష వేది వప్రమత్త 

భక్తి దృఢము మేటి ప్రజ్ఞ సోమరి గావు 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


శాస్త్ర వేద సహిత సదమల జ్ఞానివి 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


యరయ గలవు జన గుణాంతరమ్ము 
శిక్ష రక్షణ లిడ శిక్షితుండవు గాదె 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


చేరందీయుదు గుణ శిలురం బ్రోవగ 
నిగ్రహింపం గలవు నేరగాళ్ల 

నరయ గలవు రీతు లాయ వ్యయమ్ములన్‌ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


అలస భావ మెటు(గ వర్ద ధర్మంబుల 
నెజపి సాఖ్యముల( దనియుదు వయ్య 
కౌశల మధికము సకల శాస్త తతు లందు 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


కీర్తి యలరు ధన వికేంద్రీకరణ వేది, 
వేడుకపు( గళలు సువిదితము లవి, 
యశ్వ వారణ విన యారోహ పారగ 

రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


సన్నుతాతిరధ, సశాస్త్ర ధనుర్వేద 
పార గాభియాత పరవరప్ర 

హార సైన్య పాలనాధ్యక్ష శేఖురా 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


చణ దేవ దనుజ సమరాప్రధృష్య, మ 
CC 

త్సర రహిత, విశేష దర్ప హార, 

నావమానిత సుజనాళి, కాలావశ 

రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


క్షమను వసుధ వజ్రి శౌర్యమున బృహస్ప 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


తిసదృశుడవు ప్రతిభం ద్రిజగ సమ్మ 
తి గుణ వర గణముల దేటతెల్లం బయ్యె 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


పృధివి బ్రాణి కోటి పెంపునాశింతువు 
సర్వ భూత తతుల జాలి గలదు 
వసుధ వృషి న్‌సంగు పర్ణన్యు చందంబు 
ల జ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


సత్పురుషుండవు గన జగతిని, సత్యధ 
ర్మానురక్త, భాగ్య లాభ సహిత 
ధర్మ సంచయాభి దాయక, సన్నుత 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


ద్వేష గుణరహిత జితేంద్రియ సచ్చీల 
సహనశీలి సత్య సంధ సౌమ్య 
సాంత్వనా! కృతజ్ఞ శాస్త్రజ్ఞ ధర్మజ్ఞ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


శ్లాఘనీయ బుద్ధి సత్కుల సంజాత 
మలిన మన నెటు(గని మానసము జ 
గమున మేటి వయ్య గాంధర్వ విద్యల 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


గ్రామ నగర తతుల( గావ సౌమిత్రి 
తోడం గదలి పోరి దుష్ట శత్రు 

వుల జయించి కాని పో నేర విద్దర 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


ప్రజలు దుఃఖ మందం బరితప్తు. డొదువు 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


సాను భూతు లిడవె సరళ రీతి 
గురుని భంగి పండుగుల సంతసిల్లవే 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 61. 


రుచిర సరళ భృకుట లోకాభిరామ వి 

శాల తామ్ర నయన శౌర్య వీర్య 

పౌరుషమ్ములందు( బరమాత్ము(డవు గాదె 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 62. 


ప్రీతి పజిచు వాని విత్తవంతు నొనర్తు 
చక్కదనము ప్రేమ శాంత గుణము 
ల వెలు(గవె సహస్రరశ్మి నిభమ్ముగ 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 63. 


మాటున మృగ హింస మర్యాద నిక్కంబు 

భ్రాత దార హారి వాలి ధర్మ 

హీనుని విదళింప హీన మన దగునే 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 64. 


సకల జన హితుండు సర్వ సద్గుణ రాశి 
కాత్మజునకుః బ్రీతి యౌవ రాజ్య 
పట మింక గట్ల బల్కె దశరధుండు 
ల ల 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 65. 


దాన మిచ్చి యింక దైన్యుని గెలువు 

రిపుని నాజి గురు వరేణ్యు సేవ 

వింటి వీరు నింక భువిని సత్యము వలనన్‌ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 66. 


రామ యన్న పిదప రాక మాట పరిత 


ప్త హృదయుండు దీన పార్టివేంద్రు 


డంత గహన మే(గు మంచు నెట్లు నుడువు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 67. 


రాజ శాసనమున రగులు నగ్ని( బడనె 

విషము ద్రావ కడలి వేగ దూక 

సిద్ద మనవె గురు సచివ జనకు లగుటన్‌ 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 68. 


వరము లిచ్చె నాకు వసుధేంద్రు( డని కైక 
సత్య సంధు జేయ. జాగు మనియు 
వనము పురము వీడి పదు నాల్లు వర్షముల్‌ 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 69. 


ధర్మరక్ష, వేద తతులు మరియు ముక్తి 

పథము సత్య మదియె బ్రహ్మ మనుచు. 

గైక తద్విరుద్ధ కాంక్ష లడుగ లేదె 

రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 70. 


రాము వదలి భరత రాజ్యాభిషెకము 
సప్త సప్త వర్ష జటిల వన ని 


వాస శిక్ష రామ భద్రున కెటు లొప్పు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 71. 


రక్క సగుట వింత రామాను రక్తి కై 

క పతి యన్న! బ్రేమ గలదు మరి స 

పత్ని దాస్య భీతి భార మగుట నేమొ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 72. 


కలత మోము వాని గైకేయ వర బద్దు 


శోక తప్తు( దండ్రిం జూచి వైన 
మెటిీగి కారడవుల కే(గి నాండవు కాదె 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


మంధర కుటిలంపు మంతనమ్ములు దశ 
రధ వరములు కైక లౌక్యములును 
దానవేంద్ర వధకు దైవసంకల్పముల్‌ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


సత్యమార్దవమ్ము శౌచము త్యాగము 
తపము గురు సపర్య దాన గుణము 
విద్య సౌహృదమ్ము వింత నీ సొత్తులే 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


(ఆర్జవము = బుజుభావము) 


హస్తి విభవ గమన, హర్యక్ష నిభవక్ష, 
వికసిత వదనారవింద నిన్ను 

గాంచి శూర్పణఖ వికారమొందెను గదా 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


రాజ సభను బలికె రామాభి షేకము 
వరము లిచ్చి కోర బాబి దగదు 
దశరధునకు నకట ధర్మ సంక్లిష్టమే 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


వనికి నేం/గం దండ్రి బలుకండు తన నోటం 
గైక మాట వేగ గారవించి 

సత్య వంతు జేయ జన లేదె వన మీవు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


73. 


74. 


75. 


76. 


TT 


78. 


తల్లి, తండ్రి, భ్రాత, తనయుండు, కోడలు 
స్వీయ కర్మ వశులు సీత దలచె 
భర్త కర్మ భోక్త భార్య యొకతె యంచు 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


నాథుం డొక్కండ గతి నారీమణుల కిహ 
పరము లందు సుతులు ప్రాణ సఖులు 
తల్లి తండ్రి కడకు దాను గా నేరరు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


తీగ లేక వీణ తీయంగం బల్కునే 

చక్ర హీన రధము సనునె చెపుము 

పతిం గనని శత సుత వనిత కేది సుఖము 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


తల్లి దండ్రు లైన దనయులు నైన ని 
చ్చునది మితము గాదె చూడ నమిత 
దాత పతి యొకండె దార పూజింపదే 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


ప్రాణ సముని శిక్ష పంచు కొనియె సీత 
పడతి యూర్మిల తన భర్త భ్రాతృ 

సేవ కడ్డ మనుచు జేరదు వనమును 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


రాము దశరథునిగ రమణి సీతను దల్లి 
యనంగ వన మయోధ్య యనగ మదినిం 
దలంపు లక్షణ యనెం దల్లి సుమిత్రయే 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


8 


79. 


80. 


1. 


82. 


83. 


84. 


మేఘనాద బాహు విగళిత నాగాస్త 
బద్ద రాఘవు లట బక్షిరాజ 
ముక్త బంధు లైరి ముద మంద కపివరుల్‌ 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


మేఘనాదు డప్రమేయ మాయా రణ 
కోవిదుండు సురాంతకుండు ధన్వి 
నింద్రజిత్తుని వధియించెనా సౌమిత్రి 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


శర శిఖాభిఘాత సంతప్త గాత్రుని 
భగ్నరధుని దీనవదను దాన 
వేంద్రు సమర నీతి నీక్షించి గావవే 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


(శ్రీ రాముడు మారుతి భుజ స్కంధముల మీద గూర్చుని 
యుద్దము చేసెను.) 


ఒక్క శిరముం ద్రుంప నొండొక్క శిర మూనె 
మాతలి యెజిగింప మర్మ మెల్ల 
రావణుండు ఘోర బ్రహ్మాస్త్ర హతు( డయ్య 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


(మాతలి, సురరాజ సారథి, రామునికి సారధ్యము సేయుచు గుర్తు 


చేసెను బ్రహ్మాస్తమున గాని రావణుండు మరణింపండని. 
-శ్రీ వాల్మీకి రామాయణము.) 


పతి వియోగ శోక పరితప్త తార స 
హగమ నేచ్చ నాపి యౌవ రాజ్య 
పదవి నిచ్చి తృప్తి, బజిచితి వంగదున్‌ 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 


మారుతి హితములను మారీచు పల్కుల 


85. 


86. 


87. 


88. 


89. 


నా విభీష ణోక్తు లౌర కుంభ 
కర్ణ సూక్తుల దశకంఠుడు వినం డాయె 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


ఐంద్ర మారుతాస్త్ర హత శిర హస్తము 
లర్ధ చంద్ర బాణ హత పద యుగ 
గళముల మరణించె ఘన కుంభకర్ణుడు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


బ్రహ్మవంశ భవుండు రణకోవిదుండు శివ 
భక్త వరుండును దశ వదనుండు పర 
కాంత వెంట నంటి గాలవశుం డయి 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


తేరు నిలుపు మంచు దీన నృపతి రాగ 
నశ్రుత మని చెప్పు మంటివి చిర 
దుఃఖ మఘకర మని దోషము నెంచవే 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


నార చీర లవి జనక సుతకు( దగవు 
వర వృతమ్ము గాదు పరమ సాధ్వి 
వస్త్ర భూషణార్హ వాశిష్ట్య మతమునన్‌ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


చన నడవి సుతుండు, శాత్రవ సింహుండు 
ధీర చిత్తుండు వసుధేశు( డకట 
క్షితి బడి పలుమారు క తిపతి రోదించె 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


ధరణి. గూల భర్త, దరి జేర, నో కుల 


90. 


91. 


92: 


93. 


94. 


95. 


పాంసని! నను దాక వలదు కైక 


ముఖము సూడ నని విముఖు. డయ్యు భూపతి 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


అవని నాథు6 డనియె నాత్మహితైక కాం 
కిణివి కైక నీదు సేవకులను, 

ద్యక్త ధర్మ, నిన్ను దక్కు చుంటిని వేగ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


అబ్బ భవుండు నైన నంబికా వరు( డైన 
నింద్రుండు సురపతి మహింద్రు( డైన 
రామ వధ్యు నాజి రక్షింప నేర్తురే 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


దేవ నాగ యక్ష దితి సుత గంధర్వ 
నైరృతాదుల రఘు నందను గని 

సమర మందు నిలువ శక్యంబె యేరికిన్‌ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


లంక యందు హనుమ రక్కసు లెనుబది 
వేల మూక మట్టు వెట్టి యక్ష 

సహిత మంత్రి సుతుల సమయించె నవలీల 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


దూతం జంప దగదు దోష భూయిష్టము 
రాజ నీతి నిలుపు రాక్షసేంద్ర 

వేటు శిక్ష గన విభీషణుడు పలికె 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


తాపసియు పతివ్రతయు రామ సందర్శ 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


నాభి లాష నైన హనుమ వహ్ని 
శీత లమ్మగు నని పీత వేడె ననలు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 102. 


లలన వత్తురింక లంకకు రామ ల 

క్కణులు బంధు మిత్ర సపరివార 

రావణ వధ జరుగ రామ లాలిత వీవు 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 103. 


దశసహస్రవర్ష దశ శతాబ్దములు రా 
జ్యమ్ము నేలితివి ప్రజామనోర 
థముల నెజింగి ప్రీతి దామరస నయనా 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 104. 


చోర రహిత మయ్య చూటకొనరు బాల 
పాటు లెటు(గ రయ్య బడుగు జనులు 
కాన రారు జగతి గాకుత్స పాలనన్‌ 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 


(చూజకొనరు = కొల్లగొట్టరు) 105. 


సంతత ఫలపుష్బ శాఖానగమ్ములు 

స్కంధ ఘనము లచట( గాల వర్ష 

ములు సుఖానిలమును మురిపెంపు రాజ్యము 
రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 106. 


కనగం బ్రజలు స్వీయ కర్మానురక్తులు 

లోభ వర్ణితులును లుబ్ద యశులు 

ధర్మ పరులు రామ తత్పరు లవనీశ 
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 107. 


రామ జగదభి నుత రామ భార్గవ సువి 
రామ సంతత జప నామ రామ 
రామ జానకీ లలామ రామ పరాత్మ 


రఘుకులాబ్దిచంద్ర! రామచంద్ర! 108. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ విరచిత 
శ్రీ వాల్మీకి రామాయణ కల్ప వృక్ష ప్రామాణిక 
పద్య కుసుమాలంకృత 
రామ చంద్ర శతకము. 


వాస్త వా 


రాము చంద్ర శతకము 


గ్రంథ కర్త దంపతులు 


వివరములు: 
పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design) 
స్వగ్రామము: 
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
ఉద్యోగము: 
1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), 
Hyderabad. 
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad. 
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, 
Raipur. 
నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 
Cell. Nos. 8602787525, 9440378434. 


స్వీయ రచనలు: 
1. రామ చంద్ర శతకము. 
పోచిరాజ శతకము. 
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు). 
వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము). 
శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు). 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము). 
శ్రీమన్నారాయణ శతకము. 
శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు). 


మ చ OY స వ 


శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక. 


గా 
యా 


మాహేశ్వర దండకము. 


(a 
గూ 


. మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక. 


12. 


13 
14 
15 


ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుడు 

. శ్రీమదాంధ్ర రామాయణము. 

. శ్రి బాల రామాయణము (సంక్షిప్త రామాయణము) (కొనసాగుచున్నది) 
. గోవిందము. 


